www .freegurukul.org 


ఇత్స్మాహో 


గురు నారద మహర్షి గురు వాల్మీకి మహర్షి 
గురు శుక మహర్షి గురు శ్రీకృష్ణ 


గురు దక్షిణామూర్తి 


గురు రామానుజాచార్యులు 


గురు ఆదిశంకరాచార్య 


యోగి వేమన 


గురు రాఘవేంద్ర స్వామి 


మపాశయ గురు రామకృష్ణ పరమహంస అమ్మ శారదా దేవి గురు వివేకానంద 


గురు విద్యాప్రకాశానందగిరి 


గురు భక్తివేదాంత ప్రభుపాద గురు మళయాళ స్వామి 


గురు లాహిరి 


గురు యోగానంద 


గురు చంద్రశేఖర పరమాచార్య 
గురు రమణ మహర్షి 


J ల నం. 


ళీ (జ్ర 


ICr 
A> 


Free Gurukul 


“ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌” ద్వారా విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య ఉచితంగా + సులభంగా + ఆకర్షణీయంగా i 
నాణ్యతతో కూడి అందించే సేవా కార్యక్రమంలో బాగంగా ఈ పుస్తకాన్ని భారత ప్రభుత్వపు వెబ్‌ సైట్‌( డిజిటల్‌ లైబ్రరీ అఫ్‌ 
ఇండియా) నుంచి సేకరించి అందిస్తున్నాము. ఇందుకు మేము వారికి కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాము. 


సాయి రామ్‌ వారి సేవల విస్తరణలో బాగంగా ఈ ఫౌండేషన్‌ స్థాపించబడినది. ఈ స్వచ్చంద సంస్థ ద్వారానే అన్ని సేవలు 
అందించబడును. ఇటువంటి పుస్తకాలు మీరు వ్రాసినట్లయితే (లేక) సేకరిస్తే మాకు తెలియచేయండి. మేము ప్రతి విద్యార్థికి 
ఉచితంగా అందేలా చేస్తాము, తద్వారా ఉన్నత విలువలు, నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను మన దేశానికి అందించవచ్చు. మాతో 
కలిసి నవ భారత నిర్మాణ కార్యక్రమంలో పనిచేయుటకు, భాగస్వామ్యం అగుటకు ఆసక్తి ఉంటే సంప్రదించగలరు. 


ఈ గ్రంధాలను ఉచితంగా ఆన్‌ లైన్‌ లో చదువుటకు, దిగుమతి(డౌన్లోడ్‌) చేసుకొనుటకు గల మార్గాలు: 
1) భారత ప్రభుత్వపు వెబ్‌ సైట్‌: Nttp://www.new.dli.ernet.in 
2) ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌ వెబ్‌ సైట్‌ : wVYw.freegurukul.org 
3) సాయి రామ్‌ వెబ్‌ సైట్‌ : Nttps://sites.google.com/site/sairealattitudemanagement 
4) మొబైల్‌ ఆప్‌: ౧౫౪౪ GUrUkUl 


గమనిక: భక్తిజ్ఞాన,ధర్మ ప్రచారార్థం ఉచితంగా ఆB00k రూపంలో భారత ప్రభుత్వపు డిజిటల్‌ లైబ్రరీ సహాయంతో ఇవ్వడం 
జరిగింది. ఇది లాభార్జన దృష్టిలేని ఉచిత సేవ. ఈ సేవలో అంతర్జాలంలోని(ఇంటర్నెట్‌) లైసెన్సు / కాపీరైటు అభ్యంతరాలు లేనివి 
అనుకొన్న పుస్తకాలను గ్రహించటం జరిగినది. అనుకోకుండా ఏవైనా అభ్యంతరకరమైనవి ఉన్నచో మాకు తెలుప మనవి, వాటిని 
తొలగించగలము అని మనవి చేసుకొంటున్నాము. 


Website: www.freegurukul.org Mobile App: Free Gurukul email: support@freegurukul.org 


Facebook: www.facebook.com/freegurukul Help Line / WhatsApp: 904 202 0123 


“మన లక్ష్యం: విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య అనేది ఉచితంగా + సులభంగా + ఆకర్షణీయంగా + నాణ్యతతో కూడి అందరికి అందించబడాలి “ 


ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌ - ౧/9౪ GUrUkUl Education Foundation 


సర్వం పరమాత్మ పాద సమర్పణమస్తు 


భారత ప్రభుత్వపు వెబ్‌ సైట్‌ - డిజిటల్‌ లైబ్రరీ అఫ్‌ ఇండియా 


http://www.new.dli.ernet.in 


Digital Library of India: In: x \. 


6-౮4 [ommnewdhemetin కి యు 
Digital Library of India 


Hosted by: Indian Institute of Science, Banaalore in co-aopetation with 
CMU. ITH. NSF, ERNET and MCI for the Govt. of india and 21 sae hans te 


* Books 
raf Frere] 
Author 
Year to 
Subject! Any Subject 
మ్య 
Any Centre For the first time in history, the Digital library of India is digitizing all the significant works of Mankind 
Centre +! 
ణ Mn 
Clear | Click Here to know More about DLI 
Books Journals Newspapers Manuscripts 
అ [౧2౨2 Bhav: ౨ INSA * Times ofindia * Tamil Hentage 
అ CMU-Books * (౦20. Express Eoundation 
Presentations and Report 3 అ TheHindy ఇ naUnwersity 
Statistics Report + Sanskit . "సం Herald క 5 
Status Report * TID. Tiuupathi * Eenady 
Feedback | Suggestions | 9 Kerala Sahitya * Vaartha 
Problems | Missing links or Akademi 
Books 
Title Beginning with. 


|Cick here for POF collection 


గ A LM NOPQRSsST 
|DLLMRROR at UCAA Data Center PUNE 


ale[c|o|e|r|le|n|i|s3|x|i|mn|n|lo|r|o|r|s|r|ulv|w|x|vl|z 


[seat [tegen [eves [16 | annede | ల 


"కమ ఏంతటినీ ఆవరించాలి! ఇలా ల్‌ ీకవ్యాప్తమైన 


rr 


క సల దాక పోలదని ఇ... 


చెవులకు వినిపించకుండా కురుస్తూ, రోజూ పువ్వుల రాసుల్ని వికసింపజేసే 
మంచులాగా నిశ్శబ్దంగా జరగవలసి ఉంది. భారతదేశం నిరాడంబరంగా, 
లోకానికి మళ్ళీ మళ్ళీ చేస్తూ వచ్చిన దానమిదే! 

మిత్రులారా! నేను అవలంబించే విధానాన్ని తెలియజేస్తాను వినండి. 
భారతదేశంలోనూ, ఇతర దేశాల్లోనూ మన పారమార్థిక ధర్మాలను 
బోధించడానికి తగినవారుగా మన యువకుల్ని తయారు చేయడానికై 
భారతదేశంలో కొన్ని సంస్థలను నెలకొల్పాలి! ఇప్పుడు మనకు కావలసింది 
బలిష్టులు, జవసంపన్నులు, బుజువర్తనులు, ఆత్మ విశ్వాసపరులు అయిన 
యువకులు. అలాంటి వారు నూరుమంది దొరికినా, ప్రపంచం పూర్తిగా 
పరివర్తన చెందగలుగుతుంది!! 

ఇచ్చాశక్తి తక్కిన శక్తులన్నిటి కన్నా బలవత్తరమైంది. అది సాక్షాత్తూ 
భగవంతుని దగ్గరి నుండి వచ్చేదే కాబట్టి దాని ముందు తక్క్మినదంతా 
లొంగిపోవలసిందే. నిర్మలం, బలిష్టం అయిన “ఇచ్చ (సంకల్పం) 
సర్వశక్తిమంతమైంది. దానిలో మీకు విశ్వాసం లేదా? ఉంటే మీ మతంలోని 
మహోన్నత ధర్మాలను ప్రపంచానికి బోధించడానికై కంకణం కట్టుకోండి. 
ప్రపంచం ఆ ధర్మాల కోసమై ఎదురుచూస్తోంది. అనేక శతాబ్దాలుగా ప్రజలకు 
క్షుద్రసిద్దాంతాలు నేర్చడం జరిగింది. వారు వ్యర్థులని ప్రపంచమంతటా బోధలు 
జరిగాయి. ఎన్నో శతాబ్దాల నుండి వారు ఈ బోధనల వల్ల భయట్రాంతులై, 
పశుప్రాయులైపోతున్నారు. తాము ఆత్మస్వరూపులమనే మాటను వినడానికైనా 
వారెన్నడూ నోచుకోలేదు. “నీచాతినీచుడిలో కూడా ఆత్మ ఉంది. అది అమృతం, 
పరమ. పవిత్రం, సర్వశక్తిమంతం, సర్వవ్యాపకమైనది” అని వారికి ఆత్మను 
గురించి చెప్పండి. వారికి ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించండి. శ 


మూలం: శ్రీ రామకృష్ణ ప్రభ - ఫిబ్రవరి 2014 


ప్రజాశక్తి కార్యాలయం 
ఏ బెజవాడ :,: 


తొలిపలుకు 


ప్రజాశక్తి ప్రచురణాలయం చాల బాలికల విజ్ఞానాభివృద్దికి ఉపయోగపడే 
శాస్త్రీయ (గ్రంధాలను (ప్రకటింప నిర్ణయించుకొంది. వాలపంఘ “సీకిన్‌లో భాగంగా 
సైన్సు విషయాలపై సులభంగా అర్థమయ్యే గ్రంధాలను ప్రకటించ దలచింది, 
ఈ పుస్తకాలు చిన్నవిగా వుండాలి: బాలబాలికలను ఉద్దేశించి వ్రాయాలి: చక్కని 
ఉదాహరణలతో సులభశై లిలో నుదోధకంగా వుండాలో అన్ని వైన్ఫులను గురించి 
జీవ పరిణామ శాస్తం, “సమాజ పరిణామళాస్త్రం, వేయేల ఆధునిక మానవ నాగరి 
కతకు సందింధించిన అన్నిసైన్సులను గురించి పుస్తకాలను ప్రకటించాలని 
మా ఆశ, ఆంధ భాషలో యిలాంటి పుస్తకాలు చాల స్వల్పంగా మాత్రమే 
వున్నాయి, ఈ కొరతను తీర్చి ఆంధ్ర బాలబాలికల విజ్ఞానాభివృద్ధికి చేతనై నంత 
కృషి చేయడానికి ఆంధ్రదేశంలోని మేధావులు, వైన్లిఫ్టల పుస్తకాలు వ్రాసి సహ 
కారం చేయాలని కోరుతున్నాం. 


ఈ చిన్ని పొక్తంలో శ్రీ. వి, ఆర్‌ శాస్త్రిగారు మాతృగర్భంలో పిండం 
ఎలా వృద్ధిచెందుకుందో నుబోధకంగా వ్రాశారు, పిల్లలను వుద్దేశించి పిల్లలకు 
తెలిసే భాషలో 'వాశారు. మాతృగర్భంలో ప్రవేశించింది మొదలు జీవోణువు 
కమ (క్రమంగా ఎలా పరిణామం చెంది శిశువుగా జనించుతుందో తెలిపారు, 
చక్కని ఉదాహరణలిచ్చి ఒక్కొక్క దశలో పిండం పురుగువలె, చేసవలె, 
జంతువువలె, కోతివలెవుండి చివరకు మానవాకారం దాల్చిందో చూసారు, తమ 
గ్రంధాన్ని మాబాలసంఘ సీరీస్‌లో (ప్రకటించడానికి యిచ్చినందులకు (శ్రీ శాత్రి 

_ గౌర్కి మా అభివందనాలు, రాజమండ్రిలో వారు స్థాపించిన “ శళు విహార * లో 

పిల్లలను సాకడంలోనూ వారికి విద్యా బుద్ధులు సేరపడంలో అనుభవం సంపా 
దించిన అ శాస్త్రిగారికి పిల్లల సైకాలజీ బాగొతెలుసుణు, ముందుముందు వారు 
బాలబాలికలకు ఉవయోగప డే వ పుస్తకాలను యింకా వ్రాయాలని కోరుతున్నాం. 


== సంపాదక వర్గం, 


ఒకటవ అధ్యాయము 
1 


నీతల్లి గర్భంలో నీవు చిన్న పాపాయిగా ఏర్పడటానికి ముందు, చాలా 
కౌలం క్రిందట, మిక్కిలి చిన్న అణువుగా ఉన్నావు. అదెంతో చిన్నది. మనము 
దానిని చూడనేలేము, చిన్న వస్తువులను పెద్దదిగా చూసే “ మెక్రోస్కోపు ” అనే 
ఒక యంత్రముంది దాని నుపయోగి స్తేనే? గాని, ఆ చిన్న అణువును చూడలేరు, 
ఎవ్వరూ. ఆ అణువు తాకితే సొట్టలడుతూ, మెత్తగా తాటిమంజ లాగుండేది. 
సీ క్రపృడు చేతులు, కొట్ల అరచేతులు, పాదాలు, తల యివ్వేవీ లేవు. 


గుండుసూది తలకన్న, యింకా చిన్నదిగా నీవున్నావు, నీకు (ప్రత్యేకంగా 
యేవీధమైన రూపం గాని లేదు, నోరు గాని, 'కండ్లుగాని నీ కప్పుడు లేవు, 


ఒక వస్తువంపే యిష్ట్రమూ, ఇంకోటంపే అయిష్టమూ నీకు తెలియవు. 
దీన్ని చూస్తే సంకోషమనీ, దాన్ని చూస్తే భయమనీ నీకు తెలియదు. 


ఎప్పుడూ. పెరగాలి, ఇంకొ పెద్దగా పెజిగాలి అనే నీ కుండేది. ఎట్లా 
గైనా సరే పెరగటం చాలా ముఖ్యంగా సక తోచేది. 
ఎవరన్నా నిద్రపోతూంటే, నీగ్రలోనే వాళ్ళ ముఖంమీద ముక్కు. కడ్డంగా 
దుప్పటి గొని, కంబశిగాని పడ్డదనుకో, అప్పుడా మనిషికి ఊపిరి సరీగా సలుపదు, 
ఇ నిద్రలోనే, మేలుకోకుండానే, ఆ దుస్పటిని శొలగించి వేస్తాడు, ఆ మనిషి, 


సీవు పెజగాలనే నీ ఆశ కూడా అటువంటిదే. నిద్రపోతుండే అ మనీష్షీ 
తప్పకుండా గాలి యెట్లా పీల్చవలసి యుందో, అట్లాగే సీవు కూడా తప్పకుండా 
పైరగవలసి యుంది. “ఇట్లా పెరగాలనే ఉద్రేశం "హల బలమైంది అందుకనే 
మొక్కలు నేలలోనుంచి" అడ్డం వచ్చిన మేట్టినీ, రాక్ళనూ ప్రక్కకు త్రోసి 
పిరుగుళాయి, 
బాలాకొలంవరకూ మే_త్తగా, అణుమాత్రంగా ఉన్న నీఫ్ప, మేల్లోకుండానే 
పెరిగావు. నిదిపోయేవాడు సిదిస్తూనే ఊపిరి పీల్చేటట్లు సీవు పెరిగావు. 


జి 
సీవు పెరిగావు = పెరుగుతూనే ఉన్నావు, రబ్బరు తునకను సాగదీసినా, 
లేక రబ్బరు బెలూన్‌లో. గాలి ఊదినా అవి పెద్దవౌతాయి. అవి పెరిగినాయని 
చెప్పవచ్చుకదా ? కొని, సీ పెరుగుదల అటువంటిది కాదు, మొదట ఆజీవా 
ణువు ఏదో యొక పరిమాణం కన్న యెక్కువ పెద్దదిగా పెరగలేకపోయేది. 


ఆ పరిమాణానికి “పెబీగిన తరువాత ఇంకా పెద్దది కావాలంటే, అది రెండు 
ముక్కలుగా తెగేది, ఒక్కొక (క్రొ_్రముక్కు, తిరిగీ మొదటిదానంత పెద్ద 
జాని a 


దయేవరకూ 'పెటీగింది, ఇదీ ముక్కలై తిరిగీ రేండు చిన్న అణువులుగా 
మారింది. ఇట్లా ఒకటి రెండుగా ; రెండు, నాలుగ్గా ; నాలుగు, ఎనిమిదిగా ; 
ఎనిమిదినుండి పదహారు ; పడహారునుండి మువ్పైరెండు: ఇట్లా ఎన్నో పెరిగి 
పోయాయి, ఆ జీవకణాలు, (వటం 2 చూడు) ' 

ఇంత సెజీగినా నీవింకా చాలా చిన్నవాడివిగానే ఉన్నావు, సీ కింకా 
ఏ ప్రత్యేకరూప మూఏర్చడలేదు. 

నీ విట్లా వెజీగినకొద్దీ నీలో మార్పులు కనదిర్దాయి. ఈ తయారైన చిన్న 
జీవాణువులన్నీ ఒకదాని మాదిరి యింకొకటిలేవు. అవన్నీ ఇంకేదో ,యొక పెద్ద 
జీవి, వస్తువుయొక్క భాగాల్లాగా కనుపించాయి. ఆ పెద్ద వస్తువుయొక్క సై 
భాగంలాగా, మధ్య, లోపలి భాగాల్లాగా యీ చిట్టజలు యేర్చడుతున్నట్లున్నాయి. 


అవన్నీ కలసి యే రూపమూలేని బంతిలాగా ఉండటం మారి, నీవ 
పొడూగ్గా, ఒక గొట్టంమాదిరి మారావు. నీ పొడుగునా ఒక కొలువలాంటి 
లోతైన సొట్ట యేర్చడ్డది. ఆ సొట్టకు రెండుపక్కలా ఉండే. చిట్టజులు పైకి 
లేచి, మడతబడి కలుసుకొన్నాయి. ఇట్లా రెండుప్రక్కలూ. పైకి పెటీగి కలుసు 
కోటందేత నీవు మెత్తని, పొడుగైన బోలు గొట్టంలాగా తయారయ్యావు, ఇది 
చాలా గొప్ప మార్చు. అప్పటికీ నీవింకా - చాలా చిన్నవాడివిగానే యున్నావు, 
కాళ్ళు, చేతులు,-తల యివేవీ నీ కింకా యేర్పడలేదు. గోడను" ఇటుకలతో పేర్చి 
కట్టినట్లు ఈ చిన్న జీవకణాల వల్ల నీవు నిర్మింపబడ్డావు. 


నీలోని ప్రతిభాగం పెరుగుతూనే! ఉంది. ఒక భాగానికీ , యింకో దానికీ 
ఆనే భేదమేమీ కనిపించడం లేదు. కొన్ని పురుగులు యిప్పటికీ నీవు అవు 


డున్న'ప్లే ఉన్నాయి. చూడడానికీ ఏదో కొంచెం గాంభీర్యంగొ ఉన్నప్పటికీ నీకూ 
వీటికీ భేధం లేదు. ఈలాంటి పురుగులు రెండుగా తెగితే, ఆ రెండు ముక్కలూ 
రెండు విడివిడి పురుగులుగా పెరుగుతాయి. వానపాము యిటువంటిది, అట్లా 
శెగినప్పుడు వీటికి కొంత భాధ కలిగేమాట నిజం. కొని పిల్లీ, కుందేళ్ళ లాగా 
అంత యెక్కువ బాధ వొటికుండదు. రెండుగా తెగితే పిల్లి చచ్చిపోతుంది, 
ఈ పురుగులలో ఇది పురుగనీ, ఇవి దాని అవయవాలు అనీ చెప్పడానికి వీలు 
లేదు. అంతా పరుగే ! మనుష్యులకు ఇవి వేళ్ళనీ, ఫలానిది కుక్కయొక్క తోక 
అనీ చెప్పగలం... కాళ్లు తెగినా మనిషి బ్రతుకలేడు, తోకను కోసినా కుక్క 
జీవిస్తుంది, కాని మనిషి లేనిదే కాళ్ళుగాని, కుక్కలేనిదే తోకగాని బ్రతుకలేవు. 
కుక్కమీద గాని, పిల్లిమీద గానీ ఏదన్నా బండీ పోతే యేం జరుగుతుంది ? 
ధాని శరీరంలో ఏవో కొన్ని భాగాలు తెగిపోవచ్చు. ఈ తెగిన భాగాలకు శెలిని 
లేదు ; తమంతట తామే ఏమీ చేయలేవు. అవెందుకూ పనికిరావు. కాళ్ళతో పిల్లి 
చె శ్లైక్కగలదు, గీరగలదు, మనం చేతులతో వస్తువులను పట్టుకుంటాం కాని 
ఈ కాళ్ళను, చేతులను పిల్లి అనిగాని, మనిషి అనిగాని చెప్పడానికి వీల్లేదు, 
ఆయా జంతువుల మెదడు ఫలానా పనిచేయమనీ చెన్పందే, ఈ కాహ్ల, చేతులూ 
ఏ విధమైన పనీ చేయిలేవు. - 


చొలా పురుగులు వాటి శరీరమంతటా ఒకే మాదిరిగా ఉంటాయి. అవి 
తెలివైన వనడానికి వీలులేదు, బాగా వినటం, ఆలోచించటం, పరుగెత్తటం 
మొదలైన వేనీ నీటికి తెలియవు, మొత్తంగా పురుగు ప్రాకుతూ పోగలదు: 
సగం తెగినాకూడా పోగలదు, 


రండవ అధ్యాయము 
1 


రెండు వారాలు గడిచాయి. మెత్తగా పొట్టిదైన ఒక పురుగుమాదిరి నీవు 
తయారై నావు. అప్పుడొక బటానీగింజంత సీవున్నావు. 
_. పితి జంకుపూ చిన్నప్పుడిలాగే పెరుగుతుంది. కొన్నీ జంతువులలో 
యిట్లా “పెరగటం కొంతవరకు చూడవచ్చు. 

కప్ప గుడ్లను చెజువుగట్టుల అంచులలో నీవు చూ సేవుంటావు, (గ్రుడ్లు 
సిలీగి చిరు కన్పగా మారేముంచు యీ మార్పులను చూడవచ్చు, చిట్టరలను 
విడివిడిగా చూడలేముకాని, ఆ మెత్తని పదార్థం వేర్వేరు రూపాలుగా మారి, అవ- 
యవాలుగా యేర్చడటం చూడవచ్చు. కొన్ని కవ్ప[గుడ్డను తెచ్చి గ్లా గాసు సీసాలో 
సీన్ళపోసి పెట్టు ఆ గుడ్లు పగిలి పిల్లలవటంచూ స్తే సీకే అంతా అర్ధమవు 
తుంది. పెరిగినతరువాత వాటికి. వీళ్ళలో పెరిగే పాచి  శెచ్చివేయాలి. అదీ వాటి 
అహారం, 

మెత్తగా, పొట్టిపరుగులాగా మారి, ఆంకటికో నీవు ఊరుకోలేదు, పురుగు 
లాగానే. ఉండిపోవటం నీ కంతగా యిష్టంలేదు. ఇంకొ ఏదో పెద్దరకం జీవిలాగ 
మారాలని నీకు శెలిసినట్లుంది, అందుకనే కాబోలు నీల్లో క్రొత్త (క్రొ త్ర మార్పులు 
కనుపించటం మొదలుషే పేట్టాయి. 


ని 


సీ శరీరానికి ముందు ఒక మొగ్గలాగా పెణీగింది. వెనుకగా రెండుచెంపల 
ముందుగా రెండున్నూ మొగ్గలు మొలిచాయి. ఇవెట్లా మారుకాయో ; నీ కింకా 
మేరీ తెలిసినట్లు లేదు. 


ఒక్‌ వారంరోజుల్లో ముందుభాగం తలలాగా మారింది 1 1. 
— ఫీ 


ఇది దేనితలలాగా మారుతుందో ? గోంగళిపురుగు తలో, లేక, చేవతల 
మాదిరిగానో మారుతుందేమో : ; 


ఏదీ చెప్పడానికి వీలులేకుండా ఉంది. మొత్తంమీద నీతల, నీ శరీర 
పరిమాణానికి చాలా' పెద్దదిగా ఉంది. రెండు కళ్ళులాగు దానికి ఏర్పడటం 
మొదలు పెడుతున్నాయి. నీకల కొంచెం ముందుకు క్రిందికి వంగి ఉంది, 


నీ యితర అనయవాలేవైనా మారాయా! వాటిని. చూస్తే నీవేవిధంగా 
పెబుగబోతోవో (గ్రహించడానికేమన్నా వీలున్నదా ? చూద్దాం. ' 


తి 


సీ శరీరంమధ్య కాలువలాగా యేర్చడి మడతపడ్డదని ముందే చెప్పాను. 
జ్ఞాపకమున్నదా ? లోవలంతా జోలుగాపున్నది. ఆలోవలి ఖాశీభాగం ఏదో యొక 
జంతువృయొక్క కడుపు, అంటే ఆహారతి త్తిలాగా మారుతోంది. మడతవపడినచోట 
నీ శరీరం గట్టిపడ్డది. అక్కడ ఒక యెముకలాగా యేర్భడుతోంది. [క్రమంగా 
నీ శరీరం పొడుగునా ఒక యెముక తయారవుతోంది. 


ఇటువంటి మె త్తనిప్పడకవంటి యెముక యేర్చడుటచేత మనకు కొన్ని 
ముఖ్యవిషయాలు తెలుస్తున్నాయి. నీకు ప్రత్యేకించి తలఒకటి యేర్పడుటచేత 
నీవు పురుగులమాదిరిగా పెరుగబోవని తెలుసుకో వచ్చు. నీ పొడుగునా _వెన్నె 
ముక పెరగడంచేత పీకలు, సముద్రపు ఆలుచిప్పలు, నత్తలమాదిరిగానీ, సారీ 
డులమాదిరిగా గాని నీ వుండబోవనికూడా తెలుస్తోంది. వీటికి యెముకలులేవు, 


'పెనచెప్పిన యే జంతువులకు యెముకలులేవు. వాటి శరీరానికి గట్టితనం 
యిచ్చే భాగం వాటి శరీరం పైగా పుంది. అది గట్టిబడిన ' చర్మపు పెంకులాగా 
వున్నది. మనుష్యులకు, కుందేళ్ల; -పిల్లులనంటివానీకీ, ఈకలుండే పతజాతులకు 
ఎముకలే గట్టితనాన్నిస్తాయి. ఎముకలన్నీ శరీరం లోపలనే ఉంటాయి. అసలు 
యెముకలులేని జంతువులు చాలా చిన్నవిగానే వుండాలి. 'పెద్దవిగా వుండటం 
వాటికంత్ర మంచిదికాదు. లోపల యెముకలుగాని, పీఠలకున్నట్లు శరీరంపైన 
గట్టి డిప్పగాని ఉండటం చాలా స్రయోజనకరం, 


న్‌ 


సీ కాళ్ళు, చేతులలోను, వెన్నులోను యెముకలు లేకపోతే చాలా కష్ట 
మవుతుంది నీ బ్రతుకు. కాళ్ళు యేవో చేంతాళ్ళలాగా (వ్రేలాడుతాయి = చేతులూ . 
అంతే, నడవడానికి _ వీలుండదు, వెన్నెముక లేకపోతే మూటకట్టినట్టుగా, 
మెత్తని తలగడ దిండుమాదిరి కూలబడి వుండాలి యేదో ఒకమూల. 


4 

సీకు వెన్నెముక పెరిగినప్పటికీ అప్పటి నీరూపంచూస్తే యెన్నో రకాల 
జంతువులుగా నీవు పెరగడానికి వీలున్నట్లుంది. 

నాలుగు వారాలయ్యేబప్పటికి, నీకొక తోక మొలిచింది £1 

ఒకవేళ యే పిల్లిగానో, గొజ్జెపిల్ల మాదిరో పెజుగబో తున్నావేమో ! 
ఏమో! ఎట్లా చెప్పటం! 2 నీకప్పుడే మొలుస్తున్న కాళ్ళచివరలకు వాడి గోళ్ళు 
గాని, గి గిట్టలుగాని పెజుగుతాయి కౌటోలు :! ఏదీ తెలియటంలేదు, ఇవన్నీ వట్లా 
గున్నా, ఆ కోక పెజగడాన్ని బట్టి నీవు మనిషిమాదిరి పెబగబోతావని ఏమాత్రం 
అనిపించడంచేదు, 


ఒకవేళ నీవు చేపలాగా మారవచ్చు. ఛిన్న 
కాళ్ళలాగా ముందు, వెనుకప్రక్కల మొలచిన 
మొగ్గలు, రెక్కలులాగామారితే చేపకావచ్చుగా? 
ముష్యంగాఒకవిషయాన్ని బట్టిచూ స్తే సీవృ తప్పక 
చేపగానే సెరుగుతావనీ మనకు అనిపిస్తుంది, 
నేలమీద తిరిగే జంవులకు, నీళ్ళలోని చేపకు ముఖ్య ఛేదమేమటో 
తెలుసా ? ఆది ఊపిరి ఫీల్చేవిధం; నీళ్ళల్లోతిరిగే పాములైనాసరే వాటిని కొంత 


న 


సేప్ప సీళ్ళ అడుగున బలవంతంగా అదిమిపెడీతే. అవి వూపిరినలపక చచ్చిపో 
తాయి. వాటికీ మనలాగా నే ముక్కు, ఊపిరితిత్తులూ ఉన్నాయి. కాని నీటిలో 
వుండే జీవులకు, చేసవంటివానికి పువ్వారీలుంటాయి. 


నీ మెడకు రెండు పక్కలా చిన్న చీలికలులాగా తెగిన సందులేర్చ 
డ్డాయి ! ఇస్పటినుంచీ సుమారు పదిహేను రోజులవరకు ఆ చీలికలు దొగా పెద్ద 
విగా పెరిగిగాయి. వాటినిచూ స్తే అచ్చంగా చేప పువ్వారీల్లాగానే వున్నాయి. మకీ 
నీ హృదయం సంగతి ? అదీ సరీగ్గా చేవ గుండెకాయలొగానే వుంది, 


ఇప్పుడ్లై తే. నీకు, ఇతర పెద్ద జంతువులకు _ అంటే గుజ్జం, గొట్టె, అవు 
మొదలైనవి - లాగున నీ హృదయం పెద్దదిగావుంది. ఈ హృదయిం. రక్తాన్ని 
కొట్టి అన్నిచోట్లహూ పంపిస్తుంది, అది నీ రెండు పిడికెళ్ళంత వుంది. ఈ 
హృదయానికి చెడురక్తాన్ని తెచ్చే “ోసిరొలనే గొట్టాలున్నాయి. హృదయం 
నుంచి శరీరానికి మంచి నెత్తుకును తీసుకువెళ్ళే “ధమను"లనే గొట్టాలున్నాయి 
ఇంశకేకాప్రండా నీ హృదయం నాలుగు గదులుగావుంది, వానిల్లో మధ్య ,తలుప్ఫు 
లున్నాయి, చూస్తే అంతా మొత్తంమీద, చౌలా అట్టహాసంగా సుంటుంది, 


సెకండు కొకసారి నీ హృదయం _ మొదట ఒకభాగం, తరువాత ఇంకో 
భాగం + ముడుముకొంటుంది, ఒకసారి ముడుచుకొన్నప్పడు నీ శరీరానికికంతా తల 
నుండీ కాలి (వ్రేళ్ళవారకూ, మంచి రక్తం ప్రవహిస్తుంది. ఇంకోసారి ముడుచు 
క్షోటంచేక చెడిపోయిన నెత్తురు ఊపిరితిత్తుల్లోకి వెడుతుంది. అక్కడద్‌ గౌళిక్రో 
కలసి తిరిగి శభ్రుమవుళుంది. ఇదంతా మెరకో చక్కని నేర్పుగా యేరా రాన 
య్లుంది. ప్రతి భాగమూ తన పనిని తాను చేస్తా వుంటుంది.. 
య. = మరి చేపసంగతి యిట్లాలేదు. దాని రక్తమంతా యేదో రెండు మూడు 
“పొడుగు గొట్టాలగుండా ప్రవహిస్తుంది. ఈ రక్తప్ప గొట్టాలలో - ఒకచోటీ 
కొంత భాగం కొద్దిగా ఉబ్బుకొని ఉంటుంది. ఆ చేప, తనకు శెిలియకుండానే 
యీ ఉబ్బిన భాగాన్నీ అదుముతూ వృంటుందీ. ఈ అదుఘుడువల్ల రక్తం 
యెప్పుడూ ముందుకు జరుగుతూనే యుంటుంది. అంతే ,గొట్టాలగుండా ప్రవ 
'హిస్తుంది. 


యురీ ఎ 


అ రోజుల్లో, అం'టే చేవకు మాదిరి నీకు పువ్వారా లేర్పడ్డరోజుల్లో నీ 
హృాదయంకూడా అలాగేవుంది. కొంచెంగా ఉబ్బుకొన్న రక్తపుగొట్టపుభాగమే, 
సీ అప్పటి హృదయం : నెత్తురు పూర్తిగా తస్పుమార్గాన్ని పోకుండా ఆపడాని 
కని తలుపులవంటివి = కవాటాలు _ ఉండేవి. ఈ కవాటాలు రక్తాన్ని యెప్పుడూ 
ఒకేపిక్క పోనిస్తాయి. ఎదురుపక్కగా రక్తంవస్తే యీ కవాటాలు బందు 
అవుతాయి, రక్తంపోలేదు. 

ఇటువంటి గొట్టప్పగుండె నీళ్ళల్లోని గాలిని పీల్చేందుకు సరిపోయే పువ్వా 
రములూ, తోకా, ఇవన్నీచూ స్తే యేవిధంగా ఆలోచించినా. సీవు మనిషిమాదిరి 
"పెరుగుతావనే ఆశ యేమాతం ఉండటానికి వీలు లేకుంది, 


రూప మేదీలేని మెత్తని జీవినుండి చేపమో స్తరుగా వుందేస్థితికి రావడానికి 
సీకు మూడు వారాణపట్టింది. సీవు నిజంగా యే జంతువులాగా పెజుగుతావో తెలి 
యకః ఇప్పుడోరూపంగా. ఇంకోసారి మరోరూపంగా మారుతూవచ్చావు, ఏదో 
ఒక ఆట, నాటకంలో నేషాలు చేసినట్లుంది. 'దీన్నిగురించి విశదంగా “నీ. పట్టు 
పూర్వోత్తరాలు రెండోభాగంలో చెప్తాను, 


ఈ వేషధారణ, ఆటంతా నిద్రపోతూనే నీవు అడావు, నెమ్మదిగా ఒళ్లు 
విరచుకొని అవులించటం, మెళుకువ తెచ్చుకొని, భూమిమీద పుట్టటం ఇవన్నీ 
తరువాత జరిగాయి. పుట్టిన తరువాతకూడా నీవు ఇంకోసారి బాగా అప్పలించి, 
ఒళ్లు కొని మేలుకొన్నావ్ల. ఆ తరువాతే నీకు వినటం, చూడటం, సంతో 
షినచటం, దుఃఖించటం అనేవన్నీ అలవాటయాయి. ' 


(2) rd 


మూడవ అధ్యాయము 
1 


వెనుక అధ్యాయంలో నీకు తోక, పువ్వారాలు పెరుగుటచేత, నిన్ను 
చూస్తే మనుష్య శిపవలాగా, పెజిగేటట్లు తోచటంలేదని చెప్పాను. జ్ఞాపక 
ముందికౌదూ ? 

నీకింకా సరియైన కండ్లు, చెవులూ మేర్పడలేదు, నీ శరీరం, తలా చేరే 

యున్నాయి. వాటిమధ్య మెడ యింకా యేర్పడలేదు, కాని కాళ్ళ చేతులుమాత్రం 
బాగానే పెరుగుతున్నాయి. ' 

ఒకవారం గడిచింది, నీకాళ్ళూ చేతులు మథ్యలో మడత పడ్డాయి. అంటే, 
అక్కడ మోకాలు, మోచేయి ఏర్పడుతాయి. ముక్కు క్రమంగా తయారవు 
తోంది, అదేవిధంగా నీ శరీరంలోషల ఊపిరి తిత్తులు యేర్చడుతున్నాయి, కాని, 
సీవింకా పువ్వారాలను వదిలిపెట్టలేదు. ' ఒక వేళ ఎందుకన్నా పనికొస్తాయేమోనని 
న్నీ ఉద్దేశం కాబోలు || 


శ / 
by 


ఇంకొ నీకు నిజమైన ముక్కురొం్రోలు, వాటినుంచి లోపలికిపోయే 
గొట్టము యేర్చడలేదు. 'సవోరెండు చిన్న సొట్టల్లాగ ముక్కుచివర యేర్చా 
బియంది. అంతే. 

నీ కండ్లవిషయంకూడా చాలా తమాషాగా వుంది, కండ్లు పిలీగేచోట 
చర్మం ఎత్తుగా, కొంచెం మడతలు పడ్డది. అంతే కనుగుడ్లు, ెప్పలు, కను 
బొమ్మ యిచేవీ లేనేలేవు. ఇంకొ ముందుగానే అవేవీ యేర్చడవు, 

ఐదు వారాలు గడిచేటప్పటికి చక్కని పందిపిల్ల మాదిరి నీవు తయా 
రయావు. నీ రూపం అంతా సరీగ్గా ఆలాగే ఉంది 11 

నీకాళ్ళు చేతులు మధ్యలోమీట్టుశే మడతబడ్డాయి. ఇతర చోట్లల్లో, అంపే 
మణికట్టు, వేళ్ళ ఇవేవీ మడతబడేఏ కావు, గట్టిగా, పొట్టిగా కర్రల్లాగా ఉండేవి, 

“నీ యెముకలన్నీ మెత్తగా ఉండేవి. వాటి అన్నింటిలోకి వెన్నెముక 
ఒక్కటే, ఏదో కొంచెం గట్టిగా ఉంది, 

అప్పటి నీ రూపం చూస్తే నీవు “సీల్‌” అనే జంతుపు మారిరి సెలు 
గుతావనిపిస్తుంది. నీ కాళ్ళు " చేతులు చక్కగా యీదడే పాదాలుగా మారడానికి 
తగినట్టున్నాయి, వాటీకో సము[ద౦లో యీదటం, మంచుగడ్డలిమీద జారటం, 
శేకుతూ పోవటం వీటికి బహు వీలుగా ఉండగలవు; 


మంచుగడ్డ మీడ చేకుళూపోయెడి * సీల్‌ 3 


నీవు చేప మాదిరిగా యికమీద “పెటుగబోవని తెలుస్తోంది. ఎందుకం'కీ 
నీకు ముక్కురంధ్రాలు, లోపల ఊపిరితిత్తులూ యేర్చడ్డాయి కాబట్టి. 

నీ కడుపు, హృదయం కూడా బాగా పెలుగుతున్నాయి. ఇప్పుడంపే 
సీ కడుపు చౌలా అట్టహాసంగా ఉంది, అందులో యెన్నో గొట్టాలూ, కొలువలూ 
ఉన్నాయి. పెద్ద ఫ్యాక్టరీలో లాగా నీ కడుపులో చాలా పని యెప్పుడూ జరు 
గుతూ ఉంటుంది. చేప కడుప్పకంపే నీ కడుపు చాలా గాంభీర్యంగా ఉంది. 
కాని పంది, సీల్‌ జంతువుల కడుపులు, నీ కడుపు మాదిరే ఉంటాయి. 


సరి, ఎనిమిది వారాలు గడిచాయి. నీ వెట్లాగున్నావో చూద్దాం. 


నీ వింకా చాలా చిన్నవాడివిగానే ఉన్నావు. సుమారు ఒక నిమ్మకొయంత 
ఉన్నావనుకోవచ్చు. కాని, నీలో కొన్ని నికరమైన మార్పులు యేర్పడ్డాయి, 


నీశోకయి కా స్పూర్తిగా హరించిఫోలేదు. కావి, నీకు గిట్టలు, మేకలు 
గొట్టెలకు మాదిరిగా పెజుగనని నిశ్చయమైంది. నీ కాళ్ళు, చేతుల చివర వేళ్ళు 
పెజుగుతున్నాయి, నీ వేళ్ల ఒక వేళ పిల్లి, పులి పంజాలలాగు తయాంవుతా 


ళా 


యేమో ? చెప్పలేము, అప్పుడే. 
కనురెప్పలూ, చిన్నముక్కూ కూడా తయారయ్యాయి. 


ఈవిధంగా కొంచెం కొంచెంగా నీకు ఆవయనాలు సపెరుగుతూంళే వాటి 


నన్నిటినీచేర్చి స్వాధీనంలో వుంచడానికి పెలిగాిపు తీగలవంటి యేర్చాటొకటి 
కావలసి వచ్చింది. 


వెలపలిభొగం చర్మమనీ, లోపలిభాగం కడుపనీ యేర్చడ్డ గొట్టంమాదిడి 
నీవున్నప్పుడే యీ రెండు భాగాలుకలిసి పనిచేయడానికి ఈ "పెలిగ్రాఫ్‌ యేర్సాట్లు 
కావలసివచ్చింది, కడుప్పకు ఆకలయ్యేది, చర్మానికి అతుక్కొని మొలిచిన కొళ్ల 
— 12 


చేతులనంటీ భాగాలు ఆహారాన్ని వెతుక్కాంటూ వెళ్ళటం, గొట్టంమాదిరి పండే 
పురుగుజాతులకు అవసరమైంది. 

ఏదన్నా ఒక సాధారణ జంతువు సంగతి విచారిద్ధాం. ఇది యాదే మృగ 
మమకో; అంటే చేపవంటిది. ఆ జంతువుయొక్క కడుపేనుంచి ఈదే కాళ్ళకు 
ఆహారాన్ని వెతకమని కబుకువస్తుంది. అప్పుడు కాళ్లు “సరే, అల్లాగే చేస్తాం 
కాని, ముందుగా నీవు జీర్ణంచేసుకొన్న కొంత ఆహారం మాకీయాలి. అప్పుడే 
మాకు ఈదడానికి తగిన బలంవుంటుంది” అంటాయి. కడుపు ఆహోరంయిస్తుంది. 
కాళ్లు యీదుతాయి, తినే వస్తువేదన్నా దొరికితే వెంటనే వెలుపలిచర్మం కడుపుకు 
కడుపు దాన్ని కబురుచేస్తుంది. ఆహారం మి9ంగఢంతో పే జీర్ణం చేయడానికి 
మొదలుపెడుతుంది, 

ఇతర అవయవాలనుంచీ కూడా అనేక వార్తలు జీవిలోపలికి పివహి 
స్తాయి. కండ్తనుంచి చూచే వినోదాలు, చెవులనుంచి వినబడే శబ్దాలు, ముక్కు 
నుంచి వాసన్‌ విషయాలు అనేకం వస్తూవుంటాయి. ఈ వచ్చే హ్‌ ర్తలన్నింటినీ 
గురించి ఆలోచించడానికి, తగిన పనులను తిరిగి చేయమని ఆజ్ఞల పంపించడానికీ, 
జీవిలో పెద్ద పోష్టాఫీసువంటి భాగం ఒకటుంది, ఇట్లా ఆలోచించి ఇదీ చేద్దాం, 
ఇదివద్దూ అని నిక్చయించే భాగానికి “మెదడు” అనిపేరు. ఈ మెదడు జంతువు 
యొక తలలోపల వుంటుంది, వార్తలను ముందు వెనుకలకు తీసుకుపోడానికి 
తెల్లని దొరాలవంటివి శరీరంలో మెదడునుండి వ్యాపించివుంటాయి, వీటిని నరా 
లస్ష్‌శాడులనీ అంటారు, ఇవి ఒకవిధంగా అెలిగ్రొపు, లేక ఆెలిఫోను తీగ 
ల్లాగా, ఉన్నాయనవచ్చు. 

వానపాములాంటి పురుగులను చిన్న ముక్కలుగాకోసినా చనిపోవని 
చెప్పాను. జ్ఞాపకమున్నదా ? వాటిలోకూడా ఇటువంటి నరాలుంటాయి. ఆలో 
చిందేటటువంటి మెదడుమాత్రం వాటికుండదు, 

జీవిలో యేదైనా ఒక భాగం ఆలోచించటమనేపనిని నేర్చుకొంకే, ఇతర 
భాగాలు ఆ పనిని మానేస్తాయి. “నీక్స యీ పనులన్నీ చేస్తావుగదా ? మేము 
కూడా యీపనులే యెందుకుచేయటం 2?" అంటాయి యితర భాగాలు, అట్లా 
చేయటం వృధాప్రయాస. నీ కాలి, వేళ్ళతో ఆలోచించటంగా ని, పిల్లి తనతోకతో 
ఆలోచించటంగాని యెప్పుడూ జరుగదు, 


18 ఆజా 


ఎనిమిది వొరొలు గడిచేటప్పటికి సీకు నరాలు చాలా అవసరమైనాయి. 
ఎందుకంటే నీ శరీరంలో చాలా భాగాలు పెరీగాయి. = చర్మం, కడుప్ప. పాదాలు 
కండ్లు, ముక్కు, మొదలైనవి. ఇవన్నీ పెరగటంచేత యెన్నోవిషయాలు రాన 
టానికి, పోవటానికి యెంతో అవసరం యేర్చడ్డది. 

ఈ పెలిగాఫ్‌ తీగలవంటి నరాలు యేవిధమైన అఆపాయమూ లేకుండా 
బహు జాగ త్తగా కాపాడబడాలి, లేకపోతే మనశరీరంలో ఏ యేచోట్ల ఏ మేమి 
జరుగుతోందో తెలుసుకోవటం కష్టం, నీ కాలివేేలు కాలుతున్నో నీవు తెలుసుకో 
లేవు. నీ బొటనవేలిని ఎలుక కొరుకుతున్నా నీవు గ్రహించుకోలేవు, ఇటువంటి 
సమయాలలో నీకాలిని వెంటనే లాగి వేయకపోతే యెంత పమాదం జరుగుతుందో 
గ్రహించవచ్చు. 

నీ శరీరంయావత్తు, చాలాభాగం, నీయెముకల వెలుపలనే ఉన్నదని ముందు 
చెప్పాను, ఐనప్పటికీ యీకెలిగ్రొప్ప తీగలూ = అం'టే నరాలు _ ఆలోచనలుచేసే 
మన మెదడుకూడా యెముకలలోపల జాగ త్తగా దాచబడివున్నాయి. తాబేలు 
యొక్క, నత్తయొక్క మెత్తని శరీరాలు ఇన్లే గటిచిస్పతో దాచబడివుంటాయి, 


శినవుయొక్కం వీపులోనున్న వెన్నుపామును చూడు, 


సీ మెదడు, సీ కపాలం, లేక పుర్రెలో దాచబడియుంది. ముఖ్యమైన 
పెద్ద. నరాలన్నీ నీ వెన్నెముక పొడుగునా నుండేగొట్టింలో దాచబడివున్నాయి. 
ఈ నరాల పెద్దగొట్టాన్ని, వెన్ను పామంటాము, 


4 


ఈ విధంగా నీ శరీరంలో తెల్లని నరాలు క్రమేపీ పెరగటం మొదలు 
పెట్టాయి. ఒకదాన్నొకటి చేరుకొని తిన్నగా మెదడుకుపోయి కలుసుకొన్నాయి, 
ముఖ్యంగా నీ ముఖంలో ఉండే నరాలు, అంపే నోరు, కన్ను, ముక్కు, చెవి 
వీటి నరాలు తిన్నగా సీ మెదడుకు కలుసుకొన్నాయి, శరీరంలో యితర భాగాల 
నరాలు, అంటే ఊపిరితిత్తులు, కడుప్ప, కాట్ల చేతులవి, సీ వెన్నెముకలో ఉండే 
పెద్ద నరాల కాడతో కలిసిపోయాయి. 

స్త విధంగా రకరకాల నరా లేర్చడ్డాయి వా 

వాసనచూసే నరాలు 

వేడీ, చల్లదనాలను తెలిపే నరాలు 

వినడాని కుపయోగించేవి 

స్పర్శనాడులు- అం'పే ఏదన్నా వస్తువును తాకితే అది గట్టిగా ఉందో, - 

మెత్తగా ఉందో చూపే 

రుచీ తెలిపే నరాలు 

చూస్పడు నాడులు . 

ఈ నరాలన్నీ సీ శరీరంలో వేర్వేరు చోట్లనుంచీ ఎన్నో విషయాలను శెచ్చి సీ 
మెదడుకు చెబుతూంటాయి. వీటి మూలొన నీ శరీరంలో యెక్క దెక్కడ యేం 
జరుగుతోందో నీ మెదడు (గ్రహిస్తుంది, 

ఇదే మాదిరి నీ మెదడునుంచి శరీరంలోని ప్రతి భాగానికీ వర్తమానం 
తీసుకువెళ్ళే నరాలున్నాయి. కాలు, చేయి వీటన్నిటికీ * ఈ పనిచేయ, ఇది 
చెయ్యవద్ద "నే కబుర్లు మెదడు పంపిస్తుంది. 

| ఇదిగో ఇక్కడేదో మాంచీ మామిడిపండు వాసనవస్తోం ” దని ముక్కు 
నరాలు మెదడుకు చెబుకాయి. ” వెంటనే కొరికి తనేయ ” మని మెదడు సీపచ్ల 


~~ 1b 


సాలుక, గొంతుకలకు వర్తమానం వంపీస్తుంది, అంతే ! అప్పుడే సగం మామీడీ 
పండు అయిపోయింది | 
| నీ వేదన్నా సెంపుడుకుక్కను పెంచితే యిటువంటి విషయాలు సులభంగా 
తెలుసుకో వచ్చు. ఒక బిస్కత్తుగాని, చిన్న రొమైముక్క గానీ దానికి విసిరివేశా 
వనుకో, దబుక్కున దాన్ని ఎగిరి పట్టుకొంటుంది. పట్టుకోటమే ఆలస్యంగా 
దాన్ని మింగేస్తుంది. “ఇంకో ముక్క ఇయ్యవూ ?” అన్నట్లు నీవంక ఆశతో 
చూస్తుంది. 
దీన్నే ఇంకో తమాషా కూడా చేసి గ్రహించవచ్చు. స్‌ కళ్ల మూసుకో, 
ఎవరినైనా, ఉన్నట్లుండి, సీకు తెలీకుండా, నీ కాలిని చన్నగుండుసూదితో గుచ్చ 
మను, * గుచ్చటమే ఆలన్యం-- నీ కొలు వెనుకకు లాగేస్తావు 11 దీన్నిబట్టి నరాల 
లోని సంగతులు ఎంత వేగంగా వ్యాపిస్తాయో తెలుసుకోవచ్చు. 
.. నీ చేతివేళ్ళ చివర గుచ్చికే బహు త్వరగా (గ్రహించవచ్చు. దాని బదులు 
వీపుమీదో, లేక కాలిమీదో గనుక గ్రుచ్చితే ఆంత త్వరగా తెలుసుకో లేవ, 
నీ (వేళ్ళ చివరల్లో నాడుల మొనలున్నాయి. ఇదే కారణం, 


ర్‌ 


ఇట్లా నీవు నీ తల్లి గర్భంలో సీమెదడును త్వరత్వరగా పెంచుకొన్నావు, 
కొళ్ళు; చేతులు, పళ్ళు, గోళ్ళు వీటన్నింటికన్నా నీ మెదడే గడా చాలా తట! 
మైంది: జంతువులలో కోడి అంతగా శేలివై నదికాదు. దాని మెదడు బాగా 
పెరిగి పెద్దదిగానే ఉంటుంది. దాని తల రమారమి దాని శరీరమంత పెద్దగా, 
గుడ్డులో సన్నప్పుడుంటుంది. కాని సీతల నీ శరీరం కన్నా యెంతో పెద్దదిగా 
ఉంది తల్లి గర్భంలో పెరిగేటప్పుడు. 
నీక మాదిరే, తెలివిగల జంతువుల మెదడులన్నీ యెంతో చమత్కారంగా 
యేర్చడి ఉరటాయి. ఈ యేర్చాటునలన కావలసిన వనులను బహు త్వరత్వరగా 
చేయడానికి నీకు వీలవుతుంది. కొలం ఊరికే వృధాకాదు. నీ మెదడు రెండు 
భాగాలుగా ఉంది, ఇందులో ఒకభాగం మాత్రమే ఆలోచించటం, .చేర్వేళు విష 
యాల్లోని మంచిచెడ్డలను నిశ్చయించట౦ అనే పనులుచేస్తుంది, రెండోది ఇటువంటి 


— 18 


వీనులుచేయదు. ఇది తేలికైన పనులేచేస్తుంది. ఇందుమాలాన అలోచించే భాగానికీ 
అనవసర శ్రమ కలుగదు. ఇటువంటి యేర్చాటు మనిషిలోనే కాదు; తెరీవైన' 
జంతువు లన్నిటిలోనూ ఉంది. దీన్ని గురించి కొంచెం విశదంగా చెప్తాను. 

మీ యింటి పెంపుడు పిల్లి తోటలో నడుస్తూ పోతోంది అనుకో. ఇంతకు 
ముందే దానికి చక్కగా కడుపునిండా పాలు త్రాగించావు, దానికి యింట్లో చిన్ని 
పిల్లికూన లున్నాయి, 

ఇపిట్లా నడుస్తూంటే దాని రెండురకాల మెదడులూ సని చేస్తున్నాయి. 
ఒకటి, పిల్లి యింతకు ముందే త్రాగిన పాలను జీర్ణంచేయడానికి సహాయసడు 
తోంది, ఆ పాలన్నీ జీర్ణమై రక్తం, ఎముకా, మాంసంగా మారడానికి దాని 
మెదడు ఆజ్ఞాపిస్తోంది. డాని కడుపులో జీర్ణం చేయడానికి కావలసిన రసాలు, 
తైలాలు తయారవుతున్నాయి. పిల్లి ఊపిరిపల్చడానికి దాని ప్రక్కలా, ఊపిరి 
తిత్తులూ సాగే యేర్చాటులు జరుగుతున్నాయి. అదేమీ ఆలోచించకుండానే 
మెత్తని గరికమీద నడిచిపోతోంది. అదే సమయంలో, చూడు: దాని తోక 
పాములాగా ఇటూ అటూ నెమ్మదిగా మెలికలు తిరుగుతోంది, ఈ పనులన్నీ 
పిల్లి ఆలోచించకుండానే జరుగుతూంటాయి, - 

పైన చెప్పిన పనులు జరగడంలో పిల్లియొక్క ఆలోచించే మెదడుభాగం 
ఏ పనీ చేయటంలేదు. బహుళః, అది తన చిన్నికూనలను గురించి ఆలోచిస్తూ 
ఉండవచ్చు. ఆ కూనలను నీవు వచ్చే ప్రతి స్నేహితుడికీ చూపిస్తున్నావు, తల్లికి 
యిశే? బాగాలేదు. మెత్తటి వాట్‌ మెడచర్మం తన నోటితో కరచుకొని ఇంకో 
చోటికి తీసుకువెళ్లాలని ఆలోచిస్తోంది. 

ఇటువంటి పనులనే సీవుహూడా చేయగలవు. లేకుంపే నీ జీవితం చాలా 
కష్టమవుతుంది. ఆలోచనలు చేసే మెదడుయొక్క భాగం అదే పనిమీద ఉం 
టుంది. నీ కరీరంచేసే సాధారణ పనులతో. దానికేమీ జోక్యంలేదు. నీవు నడు 
న్తూంటావు. అదే సమయంలో ఏదో పొబను యీల వేస్తూ పాడుతున్నావు. 
ఊపిరి పీలుస్తున్నావు, (ప్రొద్దున్నే తిన్న ఆహారం కడుపులో, జీర్ణ్షమవుతోందీ. ' 
కాని నీకు వీటితో యేమీ జోక్యంలేదు.. నీ ఆలోచనలన్నీ చదువుతున్న యీ విష 
యాలను గురించిగాని, లేక నిన్న చూచిన “టాకీ” కథను గురించిగాని ఆలో 
చిస్తూ ఉండవచ్చు, ” 

(8) ln 


నా లుగో అధ్యాయము 
1 


నాలుగు నెలలు సెరిగేటప్పటికి అవ్పుడేపుట్టి, ఇంకా కళ్ళయినా తెరువని 
పిల్లీ కూనంత పెద్దగా నీవు తయారయ్యావు. ఇప్పటి నీరూసం చూస్తే నీవు 
రెండింటిలో యేదో ఒకరకం జంతువుగానే పెరగడానికి వీలున్నట్లు అనిపిస్తుంది, 
కోతి మాదిరో, మనిషి మౌదిరో నీవు పెరగాలి. వేరే యితరమృగాల మాదిరి 
పెరిగే సందర్భం దాటిపోయినట్లుంది, విట్లా పెరుగుతాదో, మరి 1 

నీకు కాళ్ళా చేతుణన్నాయి, కాని నీ తోక మాయమైంది 1 సీ కాళ్ళను 
చూ స్తే పరుగెత్తడాని కుపయోగించేటట్లు తోచటంలేదు-- ఏదో కొద్దిగా నడవటం, 
చెళ్టైక్కటం మాత్రమే నీ కొళ్ళతో వీలయేటట్లుంది. దిలమైన వస్తువులను ఫటు 
కూన కొరకడానికి నీ దవుడలు పనికివచ్చేటట్టుగా లేవు. అట్లా కొరకాలం'ే 
ఫొడుగుము'పై, దిలమైన దవ్పడలు, పళ్లు, వేటకుక్కల కున్నట్లో, వెలుగుబంటి 
కున్నట్లో ఉండాలి. కొని, సీ తలకాయ గుండ్రంగావుంది. మూతి పొడుగ్గా 
ఫ్రాడుచుకు రాక, అదిమివేసినట్లు ఉంది. నీ ముఖ మట్టానికి నీ మూతిర్మైత్తుగా 
'కేదు, ఇందు మూలాన నీవు 'వేటకుక్కల్లాగా పసిపట్టలేవని తెలుస్తోందా 


జంతువులు తినే ఆహారాన్నిబట్టి వాటిముభిం, మూతి యేర్చాటయి ఉంటాయ, 
Tee... . | 


సీ మేదడు మాత్రం, పెద్దదిగా కోతికీ, మనిషికీ ఉన్నట్లుంది. నాలుగైదు 
నెలలు పెరిగేటప్పటికి నీకు పెద్ద మెదడు తయారైంది. ఈ పెద్ద మెదడునుబట్టి 
నీవు తెలివైన జీవిగానే పెరుగుశావని గ్రహించవచ్చు. బహంళః, మనుష్య శిశువు 
గానే పెరుగుతాననే చెప్పవచ్చు. 

కాని, ఒక్కపే ఒక్కవిషయం మాత్రం కొంచెం సందేహంగా ఉంది, 
అదేమిటో తెలుసా ? 

సీ వంటిమీదంతా, చిన్న కోతిసిల్ల కున్నట్లు మెత్తని, పొడుగైన 
'వెంట్రుక లున్నాయి 11 

వేర్వేరు జంతువుల మాదిరిగా ఆడుకొంటూ, వేషాలు ధరిస్తూ పెరగటం, 
ఇంకా నీవు కొద్ది రోజులకు పుడతావనేట౦తవరకూ జరుగుతూనే ఉంది. 
క్రమంగా యీ వేషాలు మారుస్తూ, రాను రాను మనుష్య శిశువు మాదిరిగా 
మారావు. ఐనప్పటికీ నీవు బాగా పూర్తిగా మనుష్యపాపొయి మాదిరి మారిన 
తరువాతే యీ మెత్తని బొచ్చు రాలిపోయింది, చాలా చివరిదాకౌ యీ మృదువైన 
వెంట్రుకలు సీ వంటిమీదే ఉండి పోయాయి, 


గర్భంలో శిశువు సృద్ధియైన తీరు, 


ఏనిమీధి నేలలు, సీ తల్లి గర్భంతో ఫెరిగేబప్పటీకి నీవు పూ ర్ధిగా 


మనుస్య బిడ్డలాగా తయారయ్యావు. రకరకాల జంతువుల్లాగా పెరిగే ఆటలూ, 


ద్రయక్నాలన్నీ ఆఖరై పోయాయి, అవన్నీ ఏదో ఒక కలషాదిరిగా మటుమాయ 
మైపోయాయి, 


డి 
ఇంకా ఒకనెలకల్లా అంక కొమ్మిదోనెల పూర్తి అయ్యేటప్పటికి, సి 
పుట్టడానికి వీలవుతుంది. నీ తల్లి గర్భంలో నీవున్నప్పుడు నీవు పెద్దపెద్దగా పెరగ 
డానికి ప్రత్యేకించి నీ వేదీ ఆహారం తినలేదు. నీ తల్లి గర్భం లోపలిభాగంలో 
ఉండే నెత్తురుగొట్టాలు అన్నీ చే ఒకతాడుమాదిరి పెనవేసుకొన్నాయి. ఈ రక్త 
గొట్టాలకాడు నీ బొడ్డుకు పోయి కలునుకొన్నది. నీ తల్లి ఆహారం తిని, జీర్ణం 


శభ మెడకు చుట్టవేసుకొనిన. బొడు త్రాడు, 
ల. వశ ఆం బడుల 


చేసుకొని, దాని సత్తువనంతా తన ర _క్తంలోకి తీసుకొనేది,' బలంతో నిండిన 
నీ తల్లి రక్తం, నీ శరీరంలోకి బొడ్డుక్రాడుగుండా ప్రవహిస్తుంది, ఈ నెత్తురు 
నీ శరీరమంతటా పోయి, తనలో ఉండే సక్తువును నీ కిస్తుంది, ఇట్లా నీవు పెరి 
గావు, నీ తల్లికి కొతు చేతులు ఏ విధంగా అవయవాల్లాగా ఉన్నాయో, అదే 
మాదిరి నీవుకూడా ఒక అవయవం, తల్లి శరీరంలో ఒక భాగం మాదిరిగా 
పెరిగావు. కాళ్ళుచేతులు, అన్నం, కూరలు తినవు. తల్లి రక్తం వాటిలో వ్రవ 
హించి, వాటిక్‌ బలాన్నిచ్చి పెంచుతుంది. అదే విధంగా నీవూ "పెరిగావు, 


నీ కల్లి గర్భంలోపల వెచ్చగా, మెత్తగావుంటుంది. పక్షులు తమగూళ్ళల్లో 
మెత్తని ఈకలూ, దూదీ, పీచుపెట్టి, వెచ్చగా నుండటానికి తమ రెక్కలతో 
గ్రీడ్తను కప్పుతాయి.. ఆ గుడ్లు పొదిగి పిల్లలవుతాయి. ఈ గూళ్ళకన్న 
మృదువుగా, యెక్కువ చలీ, వేడీలేకుండా, ప్రేమతో తనలో దాచుకొని, మీ 
తల్లి నిన్ను పెంచింది. తొమ్మిదినెలలు . మోసింది, తరువాత తొమ్మిదినెలలు 
నిండాక “అమ్మా! నేనుగూడా నలుగురితోకలిసి ఆడుకొంటానే” అన్నట్లు; నీవు 


చిన్న పొపాయిగా పుట్టావు 11 


తల్లిగర్భోంనుండి విడిగా, తీని చూపబడిన శిళ్సవు, 
ఎందరో చిన్నపిల్లలు పుట్టి పెరగటం నీవు చూచేయున్నావు. కాబట్టి 


బి 


తరువాత విషయాలు నేను వ్రాయనక్కరలేదు. షేంతటితో నీవు నీత ల్లిగర్భంలో 
పెరిగిన విధం అంతా చెప్పటం ముగిసంది. (225 పేజీ చూడు 


౧౧0 


చేయి, కాలు తల్లిగర్భంలో (క్రమేపీ 'వెజీగి తయారయ్యే తీరు. 


8 


ఇంతవరకూ శితవు తన తల్లిగర్భంలో పెరిగేవిధం చెప్పాను, ఈ పెర 
గటంలో ఒక్కొక్కప్పుడు ఏవైనా ఆటంకాలు కలిగితే కొన్ని విచిత్రమైన 
మార్పులు కలుగుతాయి. అటువంటివి కొన్నిమాతోం చెప్తాను, 

కవల పిల్లలు : ఓకే చిన్న ఆణువుబిదులు, తల్లిగర్భంలో రెండు అణు 
వులు పెరగటం పొొరంభించవనచ్చు. ఈరెండు జీవాణువులు విడివిడిగా ఇద్దరు 
బిడ్డలను తయారుచేస్తాయి. ఇద్దరేకాక ముగ్గురూ, నలుగురూ, ఐదుగురుగూడా 
సిల్లలు సెరిగి పుట్టవచ్చు. కాని “ఇట్లా ఎక్కువగా పుష్టేపిల్లలు సాధారణంగా 
ఎక్టువకాలిం బ్రతకరు. అమెరికాలో కొద్ది సంవత్పరాలకింద ఒక అనిడకు ఐదు 


అలా లీల జా 


సరు పీల్లలు పుట్టారు, సీకినీ గవర్న మంటుపారు చౌలా జాగ్ర క్తగాషెంచీ, బ్రకీ 
కించారు. వీళ్ళని “డియూన్‌ క్విన్‌ టాప్టెట్సు” అంటారు. 

కవలపిల్లలు రెండు విడివిడి జీనకణాలనుంచి కాకుండా, ఒకే జీవకణం 
నుంచికూడా పెరుగవచ్చు. జీవకణం మొదటలో రెండుగా చీలుతుందని చెప్పాను 
కదూ ? ఆ రెండు భాగాలు విడివిడిగా నిలిచిపోతాయి. ఏ భాగానికది విడిగా 
బిడ్డగా పెరుగుతుంది. ఈ రెండు బిడ్డలూ ఒకే ర్యక్తసంచిని పంచుకుంటాయి. 
ఇటువంటి బిడ్డలు అనేక విషయాలలో ఒకరినొకరు పోలివుంటారు. వాళ్ళిద్దరూ 
ఆడవిడ్డలో, మొగ శివవులుగానో ఉంటారు, కొని మొదటచెప్పిన కవలపిల్లలు 
అట్లా 'వుండనక్కరలేదు. ఒక శిశువు అడది, ఇంకోటి మొగశిశువుగా నుండ 
వచ్చు. వీళ్ళల్లో పోలిక యెక్కువగా ఉండదుకూడాను. 


క 


కవలపిల్లలు గర్భంలో యేర్చడే విధం, 

కుడిపక్క పటం, ఒకే రక్తసంచిని వంచుకొనే శిపవుల చూప్పతోంది, 

ఒకే జీవకణం చీలి రెండు భాగాలయి, ఆ రెండూ విడివిడి విడ్డలు 
కావచ్చుకదా ? ఐతే అట్లా చీలిన జీవకణాలు పూర్తిగా తెగక ఎక్కడో కొంచెం 
అతుక్కుంటాయి. కాని "రెండు శిశువులు తయార్‌వృతాయి.. అటువంటప్పుడు 
ఆ బిడ్డల శరీరాలు కొన్నిచోట్ల అతుక్కుని వుంటాయి, ఇందులో యెన్నెన్నో 
రకాలుగా బిడ్డలు పుట్టవచ్చు. ఈ పటాలు చూస్తే తెలుస్తుంది. ఇటునంటివాళ్ళు 
బ్రతకటం కష్టం, (24 న పేజీ చూడు 


శరీరాలు కొన్నిచోట్ల అతుక్కొన్న శ4శువులు, 
శరీరంలో కొన్ని కొన్ని భాగాలు, శిశువు తల్లి గర్భంలో పెరిగేప్పుడు పూర్తిగా 
పెరుగకఫోవచ్చు. అందువల్ల అనేక విచిత)రూపాలలో బిడ్డలు పుట్టవచ్చు. 
ముఖం, కల్లికడుపులో పెరీగేటప్పుడు చాలా వెడల్పుగా ఉంటుందని 
చెప్పాను, నోటి చివరలు అతుక్కోక పెద్ద నోరు ఉండవచ్చు. ముక్కు చప్ప 
టగావుండి, చిన్న రంధ్యాలే ఉండవచ్చు. కండ్లు చిన్నప్పుడు ముఖానికి మరీ 


చెంపలలో పుట్టుకాయన్నాను జ్ఞాపకముందా ? ఆకళ్లు అట్లాగే చెంపలలోనే నిలిచి 
పోవచ్చు. పైపెదవి మధ్యలో అతుక్కోక చీలటంకాని. మధ్యలో ఒక చిన్న 
తునక విడిగా చీలివుండటంకానీ "జరుగవచ్చు. 

మనం చేవ పిల్లలాగా వున్నపుడు పువ్వారాలుండేవని చెప్పానుకదూ ? ఆ 
పువ్వారాల దగ్గరనే చెవులు పెరగడం మొదలెడతాయి. పెరిగేకొద్దీ చెవులు 
చెంపలమీదికి, పైకి జరుగుతాయి. కోనీ ఇట్లా జరుగకపోవచ్చు. కింది దవుడ 
బాగా 'పెరగకపోతే యీ చెవులు ఇట్లా వుండవచ్చు. 

ఒక్కొంకసారి ఒకే కన్నుగల విచితబిడ్డ, ఇటువంటిది పుట్టవచ్చు, 


ae క్రింది దవుడ పెజుగక, బెవులు [క్రిందనే 
ఒకే కన్నుతో పుట్టిన బిడ్డ. ఉండిపోయాయి, 


మనం తల్లి గర్భంలో పెరిగేటవ్పుడు ఎముకసేన్నీ మె త్తవిగా పాిరంభి 
స్తాయి. తరువాశే గట్టిపడుతాయి. కాని ఒక్కొక్కసారి యెముకలు' తల్లి గర్భం 
లోనే గట్టివడితే ఇంకా అవి పెరగడానికి వీలుండదు, అప్పుడు మరీ పొట్టి 
మరుగుజ్జు పిల్లలు పుట్టవన్ను. 

ఎముకలు చాలాకాలం మే తగానేవుండి గట్టిపడడకపోతే చాలా పొడుగ్గా 


'పెరుగవచ్చు. అటువంటివాళ్ళు యెంతో పొడుగ్గా వుంటారు. 
కొందరు శీశువులు పుష్టేటప్పుడు వాళ్ళతోక పూర్తిగా హరించకపోవచ్చు. 
పొట్టిదిగ్యా నుమారు రెండంగుళాల తోకతో పృట్టవచ్చు 11 
చేతులకూ, వేళ్ళకూ సాధారణంగా ఉందేవాటీకం'పే ఎక్కున పేతం 
డటం, కొన్ని వేణు కలిసి అతుక్కు పోనటం నీవు చూ 'సేవుండవచ్చు. 


అనా లీక్‌ బ్యా 


ఇటువంటీ మార్పులకు చౌలావాటీకీ కారణం మనకు బాగాతేలియదు. కోనీ 
శిశువు తల్లిగర్భంలో పెరిగేటన్సుడు తల్లి కొన్ని విషయాలలో తగినంత శగిద్ద 
తీసుకోకబోతే ఇట్లా కొంతవరకు జరుగవచ్చు. చక్కగా, సులభంగా జీర్ణమయ్యే 
తిండి తినాలి. మీ కారం, మసాలా వస్తువులు తినటం, బ్రాందినంటివి తాగటం 
మంచిదికాదు. మరీ కష్టపడి పనిచేయటమూ, పనీ పాటలేకుండా కూర్చోటమూ 
గూడా చెడ్డవి. మంచి గాలి, పరిశంిమ, ఆహారం, విశ్రాంతి కావాలి. తల్లి 
ఆలోచించే విషయాలు, ఆమె మనస్సులోని కోర్కెలూ పెరిగే బిడ్డపె మార్పులు 
తేగలవు. సంతోనంగా, చక్కనివి వింటూ, చదువుతూవుండడం మంచిది. 
ఎక్కువ భయం దుఃఖం, అనారోగ్యం, మనసుకు శాంతి లేకపోవటం, 
ఇటువంటివి మంచివికావు. సాధారణంగా మొదటి రెండునెలల్లోనే వైనచెప్పిన 
మార్పులు ప్రారంభమవుతాయి. కాబట్టి అప్పటీనుండే తల్లులు జాగో త్తగా 
వుండాలి, 

పిల్లలు కావాలని అమ్మా, నాయనాగూడా యెక్కువగా ఆశగావుంచే, 
అటువంటి పుళ్లు శిశువుకని వాళ్లు చాలా సంతోషంతో కనిపెట్టుకుంటారు. ఆ 
బిడ్డకి కావలనిన ఏర్పాటులన్నీ సంతోషంగా ఏర్పాటుచేస్తారు. కొందరు తల్లులు 
“ ఎందుకొచ్చిందమ్మా, ఈ పాడుకడుపూ ” అంటూ విసుగుకొంటూ పిల్లలని 
కంటారు. పాపం, పుట్టడానికి ముందునుంచే ఆపిల్లవద్దని వినుక్టోటం ఎందుకు ? 
అంతకన్నా తల్లులు కనకుండా ఉండటానికి ప్రయత్నించాలి, 

సీవింకా చిన్నవాడివేగా ? కాబట్టి ఆ గొడవంతా నీకిప్పుడప్పుడే ఎందు 
కులే: చక్కగా పెరిగి, పెద్దవాడివి కావాలని నిన్ను ఆశీర్వదిస్తున్నాను. 


— 28 ఎ 


వీయసునువిట్టీ శరీరంలోని భాగాలు సేరీగటంలో ఒకదానితో ఒకటి పోల్చితే 
ఈ విధ 


కం. 


నైక గర్‌) [5 
9 6115 151% 


2 నెలలు ఫ్‌ నెలలు పట్టినప్పుడు 2సం॥ 8 సం॥ 12సం॥ 2 నం 


